- జి.వి.శ్రీనివాస్‌, 7702455559 


ఎటు చూసినా పచ్చదనం. ఎత్తైన 
కొండలు, పచ్చని అడవులు, పారే 
గలగలలు. చెవుల పిల్లులు చెంగు చెంగున 
అటూ ఇటూ దూకుతున్నాయి. కొమ్మల 
మాటున దాగిన పిట్టల కేరింతలతో 
మనోహరంగా ఉందా ప్రాంతం. 

ఆ ప్రశాంత వాతావరణాన్ని హడలు 
పుట్టిస్తూ, దుమ్ము మేఘాలను వెంట 
బెట్టుకుని వచ్చిందొక అశ్వం. వాయు 
వేగంతో రావడం వలన గాబోలు సెగలు 
కక్కుతోంది గుర్రం తన రౌతుతో పాటు. 

“నిలు నిలు! ఏమయ్యింది? నీ 
ముఖంలో కలవరం కనిపిస్తోంది” గుర్రపు 


— విశాఖ సంస్కృతి | ఆగస్టు | 2023 


పగ్గాలు పట్టుకొని అడిగాడు సిమ్మ. 

గుర్రం దిగి నీళ్ళతిత్తి లోనుంచి నీళ్ళు 
గబగబా తాగి చెట్టు నీడలో కూలబడ్డాడు 
అప్పన్న. అప్పన్న వాలకం చూసి, అలుపు 
తీరిన వరకు ఆగి మరలా అడిగాడు సిమ్మ. 

“మన కళింగంపైకి ఇజీనగర 
సెక్రవర్తులు శ్రీకృష్ణ దేవరాయలు యుద్దానికి 
ఒస్తున్నారు. రాజమహేంద్రవరం దాటి, 
ఇటైపే దూసుకు వస్తున్నారంట. టపాలో ఈ 
కబురు మన పెబువులు శీశీశ్రీ పెతప 
రుద్ర గజపతుల వారికి అందివ్వమ్మని మన 
అధిపతి చితాబ్‌ ఖాన్‌ సెలవిచ్చారు.” 

ఆయాసం తీర్చుకొని, అక్కడేనున్న మరో 
వార్తహరునికి తన అంగిలో దాచి ఉంచిన 


శాతవాహన శకం 
1437(్ర్రీ శ. 1515) 


చరిత్ర చెప్పిన కథ 


లేఖను అందించాడు అప్పన్న. లేఖ 
అందుకున్న ఉత్తర క్షణంలో తన గుర్రాన్ని 
తూర్పు దిశగా దౌడు తీయించాడు అతను. 
సుడిగాలిలా మాయమైన వార్తహరుడిని 
చూస్తూ, అప్పన్న పక్కనే కూర్చొని అడిగాడు 
సిమ్మ. 
“అవున్రా! నానిన్నది నిజమేనా? 
యువరాజులు బందీ అయినారట కదా?” 
దీర్ధంగా నిట్టూర్చి చెప్పసాగాడు సిమ్మ. 
శాతవాహన శకం 1434 (క్రీశ. 1512) 
“(పభూ! తమరు సింహాసనం 
అధిరోహించి మూడు వసంతాలు గడిచినవి. 
మన విజయనగర సామ్రాజ్యం మరింత 


56 


సువిశాలము కావాలన్ననూ, ఆర్థిక, సైనిక 
సమృద్ధి కోసం మనమిప్పుడు తూర్పు దేశ 
దండయాత్రలకు వెళ్ళవలసిన సమయం 
ఆసన్నమయింది”. 

“అప్పాజీ! తమరి పలుకులు మాకు 
శిరోధార్యాలు. కర్తవ్యం సెలవివ్వండి” 
వినయంగా నమస్కరిస్తూ అన్నారు 
విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణ 
దేవరాయలు. 

“ఇప్పుడు కళింగ ప్రభువు ప్రతాప 
రుద్రగజపతి వంగ దేశపు హుస్సేన్‌ షా 
నుంచి వచ్చే ముప్పును నిత్యమూ 
ఎదుర్కొంటూ కాస్త బలహీనంగా ఉన్నారు. 
ఇదే మంచి తరుణం. యుద్ధ భేరి మోగించి 
కళింగ సీమను జయించాలి”. 

తలవంచి అప్పాజీ వ్యూహానికి అబ్బుం 
నమస్మరించారు 


“కిత్రురులకు సమాచారం అందినదో 
లేదో? విషయం తెలిసిఉంటే మెరుపులా 
ఇక్కడ ఉండేవారు కదా” అటు ఇటూ 
తిరుగుతూ ఎదురుగా ఉన్న 
అంతరంగికులను చూస్తూ తనలో తానే 
మరోసారి అనుకున్నాడు వీరభద్ర గజపతి. 

కళింగ సామ్రాజ్యానికి దక్షిణ ప్రాంత 
రాజధాని కొండవీడు. _కొండవీడుకు 
పాలకునిగా తన కుమారుడు వీరభద 
గజపతిని నియమించారు ప్రతాప రుద్ర 
గజపతి. విజయనగర సేన తమ కోటపై 
దాడి చేయబోతోంది అన్న సమాచారాన్ని 
తండ్రికి పంపి, సైన్య సహకారాన్ని కోరాడు 
వీరభద్ర. 

విజయనగర సేన నేరుగా కొండవీడును 
ముట్టడి చెయ్యకుండా తమ రాజ్యానికి 
వెన్నుదన్నుగా నిలిచే అద్దంకి, నాగార్జున 
కొండ, బెల్లంకొండ, వినుకొండ, కేతవరం 
వంటి చిన్న దుర్గాలను చుట్టుముట్టి, తమను 
ఒంటరి చెయ్యడం, అక్కడ నుంచి వచ్చే 
సైన్య సహకారం అందకుండా వ్యూహరచన 
చెయ్యడం కలవరపాటుకు గురి చేస్తోంది. 

“రాజా! ఆందోళన చెందవలదు. మన 
కళింగ వీరుల (ప్రతాపం గత ఆరునెలలుగా 
విజయనగర సేనకు కొరకరాని కొయ్యగా 


చేరుకుంటారు” సన్నిహితుని మాటలు కాస్తా 
ఊరట కలిగించాయి వీరభద్ర గజపతులకు. 

“అప్పాజీ! గత ఆరునెలలుగా మన 
సైన్యం ఈ చిన్ని కోటల దాడిలోనే ఉండి 
పోయింది. అందులకే మేమే స్వయంగా 
విచ్చేసితిమి” 

“ప్రభూ! కాళ్ళు, చేతులు స్వాధీనమయితే 
దేహం ఎక్కడకు పోతుంది” నర్మగర్భంగా 
నవ్వారు అప్పాజీ. అదిచూసి చిరునవ్వు 
నవ్వారు ప్రభువులు. 

“ప్రతాపరుద్ర గజపతి పదమూడు 
వందల యుద్ధ ఏనుగులతో, ఇరవై వేల 
ఆశ్విక దళంతో వచ్చి, కొండవీడుకు 
రక్షణగా ఉన్నారని సమాచారం. మనం 
అతని దృష్టి కొండపల్లి పైకి మరల్చాలి. 
అప్పుడే కొండవీడు మనదవుతుంది” 

అప్పాజీ మంత్రాగానికి సదావశుడే 
దేవరాయలు. కొలది కాలంలోనే కొండపల్లి 
రక్షణకై ప్రతాప రుద్ర గజపతి వెళ్లిన 
సమయంలో కొండవీడును ముట్టడించింది 
విజయ నగర సేన. 

వీరభద్రుడు కాలరుద్రుదైన వేళ 
కొండవీడు సేన వీరోచిత పోరాటం 
చేస్తోంది. నెలలు గడుస్తున్నాయి ఎవ్వరూ 
వెనక్కి తగ్గడం లేదు. మూడు నెలల పాటు 
బయట నుంచి కోటలోనికి ఎటువంటి 
ఆహారం, పానీయాలు పోకుండా విజయ 
నగర సైన్యం కట్టుదిట్టం చేసింది. కోటలోని 
ఆహారం, నీళ్ళు అయిపోయాయి. ఆకలికి 
కొండవీడు సేన మరణాలతో సహవాసం 
చేస్తోంది. 

“మీరు ఎన్నయినా చెప్పండి. మన 
సైనికుల మరణాలు నా హృదయాన్ని 
పిండేస్తున్నాయి. నేను లొంగిపోతాను. 
యుద్దానికి ముగింపు పలుకుదాం” హితుల 
మాట లెక్క చెయ్యక బాధాతప్త హృదయం 
తో వీరభద్ర గజపతి పట్టుబట్టాడు. 

“అదిరా సంగతి. ఇప్పుడు రెట్టించిన 
ఉత్సాహంతో విజయనగర సేన మన నేల 
మీదుగా కటకం వైపు పయనించ బోతోంది” 
ముఖంలో ఆందోళనతో చెప్పాడు అప్పన్న. 

“వురే! ఆళ్ళ పప్పులు మన కాడ 


భయంకరుడు చితాబ్‌ఖాన్‌...” మీసం 
మొలేసాడు సిమ్మ. 

“అప్పన్నా! చితాబ్‌ ఖాన్‌ ఇంతకు 
ముందు అదేదో రాజ్యానికి రాజట గదా” 

“అవున్రా, రాచకొండ, ఓరుగల్లుకు 
రాజుగా ఉందేవోలు. సెరువులు, పాడబడిన 
గుడులు బాగు చేసి, పెజల్లో మారాజు 
అనిపించుకున్నాడు”. 

“మరి అక్కడ రాజయితే, ఇక్కడ 
సేవకుడు ఎలా అయ్యారో?!” నోరెళ్ళ 


బెట్టాడు సిమ్మ. 
“ఎంత గొప్పోడి కయినా కాలం కలిసి 
రావాలిరా. ఓరుగల్లు పక్కనే ఉన్న 


గోలుకొండ బగుమనీలు చీటికి మాటికి 
దెబ్బలాటికి ఒచ్చేవారట. ఆళ్ళతో పడలేక 
రాజ్యం ఇడిసేసి, మన సెక్రవర్తుల కాడ 
చేరి, ఇదిగో మన నేలకు రచ్చకుడయ్యాడు. 2 

“మహా వీరులారా! కళింగసీమ ముద్దు 
బిడ్డలారా! ఇది మన నేల. ఒకప్పుడు 
కలింగం అంటే మహా మహా మగధ 
చక్రవర్తులే భయపడే వారు. ఈరోజు ఎక్కడ 
నుండో ఒకరు ఈ నేలను దాటి, 
చక్రవర్తులను జయించ దానికి వస్తే మనం 
చూస్తూ ఊరుకుంటామా!?” ఆవేశంగా 
ప్రశ్నించాడు చితాబ్‌ఖాన్‌ తన ముందున్న 
సేనా విభాగ అధిపతులను చూస్తూ. 

“ఎదిరించి, తరిమి తరిమి కొడతాం” 
ముక్తకంఠంతో చెప్పారందరూ. కుడి 
చేతులను తమ గుండెలపై ఉంచి. 

ఎదురుగా ఉన్నవారి వైపు సంతృప్తిగా 
చూశాడు చితాబ్‌ ఖాన్‌. 

హంతకారు దళ అధిపతి, ప్రధాన 
వాలా, దెంకియా, బనువా దళ అధిపతులు 
ముఖాల్లో యుద్దోత్సాహం ఉప్పొంగుతుంది. 

కళింగ సేనకు నాయకత్వం బాధ్యతలు 
తీసుకున్నప్పుడే కళింగ సేనా విభాగాలు 
గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు 
చితాబ్‌ ఖాన్‌. 

సర్వ సైన్యం ముందు నడిచేది 
హంతకారు దళం. అరణ్యాల్లో దారులు 
ఏర్పరచి, మార్గాలను ఏర్పరిచే అద్భుత 
నైపుణ్య వ్యవస్థ అది. ఇక సైన్యంలో ప్రధాన 
పోరాట బాధ్యతలు తీసుకొనే దళమే ప్రధాన 
వాలా. డాలును రక్షణగా పెట్టుకొని, కత్తితో 
శత్రువులను ముఖాముఖి యుద్ధంలో మట్టి 


మారింది. వాళ్ళు మన కొండవీడు చేరుకొనే ఉడకవు. ఇప్పుడు మన పేంతానికి 
సమయం లోపలనే చక్రవర్తులు ఇక్కడకు రచ్చకుడు ఎవరో తెలుసు కదా!?”. అరివీర 


విశాఖ సంస్కృతి | ఆగస్టు | 2023 


కరిపించేవారే దెంకీయా దళం. 

ముఖాముఖీ పోరుకు ముందు శత్రువులను దూరం నుంచే 
సంహరించే వారే బనువా దళం. విష బాణాలతో దూరం నుంచి 
కూడా గురి చూసి కొట్టగల నిపుణులు వారు. 

“పైకరాయ్‌ (అశ్విక దళ అధిపతి)! మీరు మీ దళంలో చురుకైన 
యువకులను, అలసి పోని మేలు జాతి ఆశ్వాలను ముందు మూడు 
వరుసలలో ఉంచండి” 

“సహనీ! (ఏనుగుల సేనాధిపతి) మన కళింగ ఏనుగులు ఆసేతు 
హిమాచలం ప్రసిద్ధి కెక్కినవి. మీరు వాటికి ఇచ్చిన యుద్ధ తర్ఫీదు 
నా మదికెంతో (పీతి కలిగించింది. శత్రు సేనలను తరిమి తరిమి 
కొట్టే శిక్షణ పొందిన వాటిని ముందు ఉంచండి, మిగిలినవి వాటిని 
అనుసరిస్తాయి” వ్యూహరచన చెప్పసాగాడు ఖాన్‌. 

అందరూ అంగీకార సూచనగా నినాదాలు చేశారు. 

“విజయనగర సేన రాజమహేంద్రవరం దాటి, సింహాచలం 
మీదుగా ఈ మార్గం ద్వారానే రానున్నది. ఈ నేలలోనే వారిని 
శాశ్వతంగా నిద్ర పుచ్చుద్దాం” కత్తిని ఎత్తి చెప్పాడు చితాబ్‌ ఖాన్‌. 

“అదిగో! ఇరుకారా బృందం వచ్చింది” ఎవరో అరిచారు. అక్కడ 
ఉన్న సైన్యంలో కోలాహలం మొదలయ్యింది. చప్పట్లు, ఈలలు 
మొదలయ్యాయి. 

యుద్ధ సమయంలో తమ సంగీత, నృత్యాలతో సైన్యంలో 
ఉత్సాహం రగిలించడానికి, పౌరుషాన్ని పెంచడానికి, ఆందోళన 
తగ్గించదానికి వచ్చే దళమే ఇరుకారా. 

సంగీతం మొదలయ్యింది, చితాబ్‌ ఖాన్‌ అందరిలో ఉత్సాహం 
నింపసాగాడు. 

ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ఒడ్డివాడ (వడ్డాది)ని 
జయించిన విజయోత్సహంతో ఉన్న విజయనగర సేన తమను 
అడ్డుకోవడానికి కళింగసేన పొత్తునూరు వద్ద సిద్ధంగా ఉన్నదన్న 
విషయం తెలిసి, అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచించింది. 

ఇరు పక్షాలు పులుల్లా కలబడ్డారు. కత్తులు ఖనేలు ఖనేలు 
మంటున్నాయి. బరిసెలు శత్రువుల శిరస్సులతో ఎగురుతున్నాయి. 
ఏనుగు తొండాలతో చుట్టబడిన శరీరాల హహాకారాలు 
వినిపిస్తున్నాయి. మద గజాల పాద మర్దనాల కింద నలిగి, శరీర 
భాగాలు చితికి, ప్రేగులు బయటపడి శవాలవుతున్నారు. 

గుర్రాలు ముందరి రెండు కాళ్ళు పైకెత్తి శత్రువుల గుండెలపై 
సమ్మెట పోటు లేస్తున్నాయి. అశేష విజయనగర సైన్యం ముందు 
ఇసుమంతైనా జంకు లేకుండా పోరాడుతున్న కళింగ సేనను చూసి 
శ్రీకృష్ణదేవరాయలు ముచ్చట పడ్డారు. 

చితాబ్‌ఖాన్‌ యుద్ధరంగం అంతా తన గుర్రాన్ని దౌడు తీయిస్తూ, 
కనబడిన శత్రువుల తల నరుకుతూ కళింగ సేనలో సమరోత్సహం 
నింపసాగాడు. తనకు ఆశయం కల్పించి, ఒక గౌరవస్థానం ఇచ్చిన 
ప్రతాపరుద్ర గజపతుల బుణం తీర్చుకోవడానికి ఇదే సరైన 
తరుణం అని సర్వశక్తులు ఒడ్డి పోరాడ సాగాడు. 

సుడిగాలిలా దూసుకుపోతున్న చితాబ్‌ఖాన్‌ గుండెల్లో కరవాలం 
దిగింది. భళ్ళున వెచ్చని నెత్తురు తనను ఆదరించిన నేలపై చింది 


రక్త తిలకం దిద్దింది. 

చితాబ్‌ ఖాన్‌ వీరమరణం చూసిన కళింగ సేన గుండె చెదిరింది, 
విజయం విజయనగరం సొత్తయ్యింది. 

తీవ్ర ప్రతిఘటన, ఉత్మంఠ పోరు అనంతరం లభించిన గెలుపు 
ఇది. ఈ గెలుపు శాశ్వతంగా గుర్తుండి పోవడానికి, విజయనగర 
కీర్తి నిలిచి ఉండేలా ఆనాటి విజయాన్ని తరతరాలుగా 
తెలియజెప్పాలని విజయ స్తూపం” పొట్పూరులో నాటించి కటకం 
వైపు దాడికి పయనమయ్యారు రాయులు. 

ఘోర యుద్దానికి, ప్రాణ నష్టానికి మౌన సాక్షిగా యుద్ధ స్తంభం 
తరతరాలుగా నిలబడి ఉంది ఒంటరిగా. 

ఉపసంహరం: తూర్పు దేశ దండయాత్రకు శ్రీ కృష్ణ దేవరాయలు 
చేసిన పోరు (1512 - 1519) ఏడు సంవత్సరాలు సాగింది. 
కళింగలో అడుగడుగునా విజయనగర సేనకు తీవ్ర ప్రతిఘటన 
ఎదురయ్యింది. ఇంతలోనే విజయనగర చెరసాలలో బందీగా ఉన్న 
ప్రతాప రుద్ర గజపతుల కుమారుడు వీరభద్ర గజపతి ఆత్మహత్య 
చేసుకున్నాడు. ఇటు నిరంతర యుద్ధం ఒత్తిడి, అటు కుమారుని 
మరణంతో కృంగిపోయిన ప్రతాప రుద్ర గజపతి సంధికి 
అంగీకరించి, తన కుమార్తె జగన్మోహిని (తుక్సాదేవి)ని శ్రీ కృష్ణ 
దేవరాయలకు ఇచ్చి క్రీ.శ. 1519 లో వివాహం చేశారు. సంధి 
మేరకు కృష్ణా నదికి ఉత్తరాన ఉన్న భూభాగం అంతా మరలా 
ప్రతాప రుద్ర గజపతుల ఆధీనంలోనికి వచ్చింది. కానీ జగన్నోహిని 
వలన తనకు ప్రాణాపాయం ఉంటుంది అనే అనుమానంతో ఆమెను 
కృష్ణ దేవరాయలు ఒంటరి చేశారు. కర్నూల్‌ జిల్లా కుంభం వద్ద 
ఆమె జీవితాంతం అనాధలా జీవించింది. తన వేదనను 'తుక్క 
పంచకం” అనే కావ్యంగా రాసింది. 

(పొట్నూరు గ్రామం పద్మనాభం మండలం, విశాఖ జిల్లాలో 
ఉంది. ఈనాటికీ ్రీ కృష్ణ దేవరాయలు విజయ స్తంభం నిలిచి ఉంది 
దీనంగా, గత కాలానికి మౌన సాక్షిలా) 


శ్రీ కందాళ సుబ్రమణ్య తిలక్‌ 103వ జయంతి సందర్భంగా కళాప్రపూర్ణ 
డా.కె.ఎస్‌.తిలక్‌ ఫొండేషన్‌ ఆధ్వర్యంలో విజయనగరంలోని ఆఫీసర్స్‌ 
క్లబ్‌లో జూలై 15 తేదీన నిర్వహించిన సభలో ముఖ్య అతిధిగా విచ్చేసిన 
డా.డి.వి.జి.శంకరరావు, విశిష్ట అతిధిగా విచ్చేసిన శ్రీమతి కోలగట్ల శ్రావణి 
చేతుల మీదుగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందే శారు. స్వాతంత్ర్య 
సమరయోధుడు కె.ఎస్‌.తిలక్‌ సేవలను వక్తలు కొనియాడారు. అనంతరం 
రెడ్‌క్రాస్‌ విజయనగరం శాఖ ఛైర్మన్‌ ౩.ఆర్‌.డి. ప్రసాద్‌, సీనియర్‌ జర్నలిస్టు 
ఎలిశెట్టి సురేష్‌లను సత్మరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు 
నాలుగెస్సుల రాజు, కార్యదర్శి కందాలం సాయిబాబా, కోశాధికారి 
రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


విశాఖ సంస్కృతి | ఆగస్టు | 2023 


